Kiron Type Institute 


https://madhirafamily.wordpress.com/ 


.. శ్రీమహాలక్ష్మీ సూక్తము 

- అస్య శ్రి శ్రీ మహాలక్ష్మీ సూక్త మహామంత్రస్య విష్ణు బుషిః 

వ అనుష్టుప్‌ ఛందః - మహాంక్షీేవతా [హోం బీజం - (ప్రాం శక్తిః - 

[హూః కీలకమ్‌ - శ్రీ మహాలక్ష్మీ ప్రనాద సిద్ధ్యద్ద జపే వినియోగః॥ 
(ఓం [హోం [ప్రాం ఇత్వాదినా = కర- -హృదయాది న్వాసః 81) 


ఓం హ్రాం తత్సవితుః బహ్మోత్మనే అంగుష్టాభ్యాం నమః 

చూపుడు (వేలితో బొటనవేలును [క్రిందినుండి పైకి తాకవలెను) 
ఓం |హీం వరేణ్యం వివ్వాత్మనే తర్దనిభ్యాం నమః 
(రెండుఅరచేతులలో బొటన వేలితో చూపుడు (వేలును క్రిందినుండి పైకి తాకవలెను) 
ఓం హూం భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః 
(రెండుఅరచేతులలో బొటన వ్రేలితో మధ్య వ్రేలును |క్రిందినుండి పైకి తాకవలెను) 


ఓం (హిం ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః 
(రెండుఅరచేతులలో బొటన వ్రేలితో ఉంగరపు వేలును |క్రిందినుండి పైకి తాకవలెను) 
ఓం (హౌం ధియో యోనః జ్ఞానాత్మన కనిష్టికాభ్యాం నమః 
(రెండుఅరచేతులలో బొటన వేలితో చిటికెన వేలును |క్రిందినుండి పైకి తాకవలెను) 
ఓం (హః ప్రచోదయాత్‌ సర్వాత్మనే కరతల కరపృ్ఫవ్యాభ్యాం నమః 
(కుడిచేతి (వేళ్ళతో ఎడమచేతి (వ్రేళ్ళను, ఎడమ చేతి (వ్రేళ్ళతో కుడిచేతి (వ్రేళ్ళను తుడుచుకొనవలెను) 


అంళన్యాసం: 
ఓం హ్రాం తత్సవితుః [బహ్మోత్మనె హృదయాయ నమక 
(కుడిచేతి వేళ్ళతో హృదయమును తాకవలెను) 
ఓం హ్రీం వరేణ్యం విష్వాత్మనె శిరసే స్వాహా 
(కుడిచేతి వ్రేళ్ళతో శిరస్సును తాకవలెను) 
ఓం హ్రూం భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై వషట్‌ 
(కుడిచేతి వ్రేళ్ళతో శిఖను తాకి ఎడమ అరచేతిలో కొట్టి శబ్దము చేయవలెను) 
13వ సేబీ చూడుము. 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


శ్రీ సూక్తం - భావార్థముతో, 
: 01. హీరణ్యవర్గాం హరిణీం సువర్ణ రజత|సజాము! 
-. చనాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆ వహ॥ (మమావహ) 


01. ఓ అగ్నిదేవా! మేలిమి బంగారు ఛాయగలది, విష్ణుపత్ని బంగారు మరియు 
వెండి పుష్పహారాలను అలంకరించుకొన్నది, చంద్రుని వలె మనస్సునకు ఆహ్లాదాన్ని 
కలిగించునట్టి మహాలక్ష్మిని నా నిమిత్తం ఆవాహన గావించు (ఆహ్వానించు). 


02. తాం (మావహ)మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీమ్‌! 
యన్యాం హిరణ్యం వినయం గామశ్వం పురువానహమ్‌॥ 


02. ఓ అగ్నిదేవా! వి కృపాకటాక్షంతో నేను అంగారు, గోవులు, గుర్రాలు 
మరియు బంధువులను సంప్రాప్తించుకొంటానో, ఆ మహాలక్ష్మిని నా నిమిత్తం 
ఆవాహన గావించు (ఆహ్వానించు): ఆమె నా వద్దనుండి విడిపోనట్లు చూడు! 


03. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద(థ) ప్రబోధినిమ్‌ 
(శియం దేవీముపహ్వయే శ్రీర్మా ma (ర్దుుజుషతామ్‌॥ 


08. నేను శ్రీదేవిని ప్రార్దిస్తున్నాను, ఎవరు కదులుతుంటే ముందు గుర్రాలు మరియు 
రథాలు వస్తూ తన శోభను తెలియజేయునో, ఎవరిని ఏనుగుల యొక 
ఘీంకారములు మేలుకొలుపునో, ఆ శ్రీదేవి నన్ను సంతోషపరచు గాక! 


04. కాం సో౭_స్మితాం హిరణ్య వ్రాకారా మార్చాం జ్వలస్తీం 
తృప్తాం తర్పయస్తీమ్‌। 
పద్మే సితాం పదృవర్గాం తామిహోపహ్వయే కియమ్‌॥ 

థి (39) 
04. ఆనంద స్వరూపిణి చిరుదరహాసంతో. బంగారు ఛాయకలది మరియు 
బంగారు కోటలో వసించునది, కరుణాస్వరూపిణి, దేదీష్యమానంగా ప్రకాళిస్తున్నది, 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


మ nE MED న 
soto ల అఇగుగ్గ యె 


“తృప్తిని పొందినది మరియు తృప్తిని ప్రసాదించునది భక్తుల హృదయ పద్మాలనే 


తన శాశ్వత పధంగా చేసుకొన్నది, పద్మమువంటి ఛాయకలదైన శ్రీదేవిని 
ప్రార్ధిస్తున్నాను. 


05. చన్దాం ప్రభానాం యశసా జ్వలస్తీం (శియం లోకే దేవ 
జుమా ముదారామ్‌। తాం పద్మినిమీం శరణమహం 
ప్రపద్యే ౭౨. (అ)లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే 

05. శ్రీదేవి చంద్రునివలె సముజ్వలమైనది, తన కీర్తి చంద్రునివలె దేదీప్యమానంగా 

ప్రకాశించునది, దేవతలచే పూజింపబడునది, దయా స్వరూపిణి, పద్మములో 


వసించునది, మోక్షస్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మిని శరణుజొచ్చుచున్నాను. 
నా దారిద్ర్యము నశించాలని నిన్ను అర్ధిస్తున్నాను. 


06. ఆదిత్య వర్దె తపసో౭ ధి జాతో, 


వనస్పతి స్తవ వృక్షోః థ బిల్వః। తస్య ఫలాని తపసానుదన్తు, 

మా యాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః॥ 
06. సూర్యుని ప్రకాశం కలదానా! వనానికి అధిపతియై బీల్వవృక్షం నీ 
తపోమహిమచే ఉద్భవించింది. దాని ఫలాలు నా తపస్సును ఉత్తేజితం చెసి, 


అజ్ఞానమైన లోపలి ఆటంకాన్ని అమంగళకరమైన బాహ్య ఆటంకాన్ని నాశనం 
చేయుగాక. 


07. ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ; 
ప్రాదుర్భూతోః స్మి రాష్ట స్మిన్‌ కీర్తిమృద్ధిం దదాతు మే॥ 


07. దేవతలకు మిత్రుడు (కుబేరుడు), నాపై కీర్తిని మరియు ఐశ్వర్యాలను కురిపించుగాక. 
నేను ఈ దేశములో జన్మించాను. నాకు మరియు ఈ దేశమునకు కీర్తిని, ఐశ్వర్యాన్ని 
ప్రనాదించుగాక! 


Kiron Type Institute మ 


Kiron Type Institute 


. 08. క్షుత్సిపాసామలాం జ్యేష్టా మలక్ష్మీ ర్నాశయామ్యహమ్‌। 
.! అభూతిమసమృద్దిం చ సర్వా న్నిర్హుద మే గృహాత్‌॥ 
స 08. శ్రీదేవి కంటే ముందు జన్మించినది, ఆకలి దప్పికలతో కృశింపచేయునది, 


అభాగ్యాన్ని అసమృద్ధిత్వానికి చిహ్నమైన అలక్ష్మిని నను నాశనము. చెయు 
దలచుకున్నాను. పీన దయవెపి పతిని నా గృహము నుండి నిర్మూలించు. 


09. గన్టద్వారాం దురాధరా మె న్నిత్యపువ్వాం కరీషిణీమ్‌। 
ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం తామిహోపహ్వయే (కియమ్‌॥ 
(శ్రీ ర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు) 

09. సుగంధానికి అలవాలమైనది, జయింపవీలుకానిది, సదా పుష్కలమైన పాడి 


మరియు పశు సంపదలకు చిహ్నంగా నిలుచునది, దేవతా గజములచే 
పూజింపబడునది, సకల జీవరాశులను పాలించునదైన శ్రీదేవిని నేను 


10. మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి! 
పశూనాం రూప మన్నస్య మయి శ్రీః కయతాం యశః॥। 


10. మనస్సులో పుట్టే కోరికలు సంపూర్ణమగుగాక, నా ఆలోచనలు ఆచరణ 
యోగ్యముగాక, నా వాక్కు సత్యమునే కలిగి యుండుగాక, పశువులనుంచి లభించిన 
ఆహార పదార్ధలచేత కలిగే ఆనందం మాకు అభించుగాక! నాలో సంపద మరియు 
కీర్తి నిలుచుగాక! 


11. కర్టమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమ; 
శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలినీమ్‌॥ 


11. కర్దమ అనెడి మహర్షి లక్ష్మీ పుత్రుడు బహు భాగ్యవంతుడు. ఓ కర్దమా! 
దయవుంచి నాలో నివసిలచు: తామరవువ్వుల మాలను ధరించిన ఆ 
మాత(మహాలక్ష్మి) నా కులమున(భూమి పై) వసించుగాక. 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


. 12. ఆపః సృజన్తు స్పిగ్గాని నా? గృహే; 
|! నిచ దెవీం మాతర(గ్గి)ం (శియం వాసయ మె కులె॥ 


!12. నీరు మంచి ఆహార పదార్థాలను ఉత్పన్నం చేయుగాక. ఓ చిక్షీతా! నా 

గృహమున వసించుగాక. జగన్మాత అయిన శ్రీదేవి నా కులమున (భూమిపై) 

నీవసించుగాక, 

18. ఆగ్రాం యః కరిణీం యషిం పిబ్బళాం పద్మమాలిసిమ్‌; 
చన్దాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆ వహ ॥ 


183, ఓ అగ్నిదేవా! కరుణాపూరిత మనస్సుగలదిీ, కరమున పద్మమును ధరించినది, 
(శేయోదాయకమైనది, బంగారు వన్నెకలది, బంగారుమయమైనది, పద్మమాలను 
ధరించినది, చంద్రుని వోలినదైన శ్రీమహాలక్ష్మిని నాకై ఆహ్వానించుగాక. 


14. ఆగర్హాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీమ్‌। 

సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆ వహ 
14. ళీ అగ్నిదేవా! కరుణాపూరిత హృదయముకలది, చేతిలో దండాన్ని ధరించినది, 
సూర్యునివలె జగత్తును ప్రకాశింప చేయునది, బంగారమువలె ప్రకాశించునది, 


బంగారు హారాలను ధరించినది, బంగారుమయమైనదైన శ్రీమహాలక్షిని నాకై 
ఆహ్వానించుము. 


15. తాం మ ఆవహ జాతవేదో లక్రీమనపగామినీమ్‌। 

యన్యాం హిరణ్యం పభూతం గావో దాస్యో౭ శ్వాన్విస్టైయం 
పురుషానహమ్‌॥। 

1ర్‌ ఓ అగ్నిదేవా! ఎనరనలన నను అపరిమితమైన బంగారము, ఆవులు, గుర్రాలు, 


సేవకులు మరియు బందువులను ప్రాప్తించుకుంటానో, ఆ మహాలక్ష్మిని నా నిమిత్తం 
ఆహ్వానించుము. ఆ దేవి నన్ను విడిపోకుండా చూడుము. 


Kiron Type Institute 6 


Kiron Type Institute 


గ ఫలశుతిః 
"101. యః శుచిః ప్రయతో భూత్వా 
| జుహుయా దాజ్యమన్వహమ్‌। 

(శియః పజ్బుదశర్చం చ శ్రీకామః సతతం జపేత్‌! 
01. ఎవరు లక్ష్మిదేవి కృపాకటాక్షార్థం ప్రార్థిస్తున్నారో వారు శుచిగా, ఇంద్రియాలు 
నిగ్రహించిన వారిగా ఉంటూ ప్రతిరోజు నేతితో హోమం చేయాలి. పైన తెలిపిన 
లక్ష్మిదేవి యొక్క పదిహేను మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి. 
02. ఆనన్దః కర్టమశ్చెవ చిక్షత ఇతి విశుతాః। 

బుషయస్తే త్రయంః పుత్రాః(ప్రోక్తాఐ 

స్వయం శ్రీదేవి దేవతా! 

02. సుప్రసిద్దులూ, బుషులూ అయిన ఆనందుడు, కర్థముదు, చిక్షీతుడు (దష్టలు 
(దర్శించినవారు), మహాలక్ష్మియె దేవత. 
0౩. పద్మాసనే పద్మ ఊ(ఉ)రు పద్మాక్షీ పద్మ సంభవే। 

త్వం మాం భజస్వ పద్మాక్షి యేన సౌఖ్యం లభామ్యహము॥ 
03. పద్మమువంటి ముఖము కలదాన, పద్మము వంటి ఊరువులూ, పద్మము 
వంటి కన్నులూ కలదానా, పద్మము నుండి ఉద్భవించినదానా, నను దస పతన 
సంతృప్తినొందుతానో దాన్ని నువ్వు నాకు అనుగ్రహించు. 
04. అశ్వదాయీ చ గోదాయి ధన దాయి మహాధనే। 

ధనం మే జుషతాం దేవి(ఏ) సర్వ కామార్ధ సిద్దయె॥ 
04. గుర్రాలను ప్రనాదించుదానా, గోవులను ప్రనాదించుదానా, సంపదలను 


పసాదించుదానా, ధనానికి అధిదేవత అయిన మహాలక్ష్మి! అఖీష్టాలన్నీ 
నెరవెరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చె సంపదను చాకు వనాదించు; 


Kiron Type Institute fi 


Kiron Type Institute 


'|05.పుత్ర పొత్ర ధనం ధాన్యం హస్త శ్వా జావి గోరథమ్‌। 
./ ప్రజానాం భవసి మాత ఆయుష్మన్తం కరోతు మామ్‌! 


05. పుత్రులు, పౌత్రులు, ధనధాన్యాలు, ఏనుగులు, గుర్రాలు ఇత్యాదులు, గోవులు, 
రధాలు సకలం ప్రనాదించు, జనులకు నువ్వు తల్లిగా భాసిస్తున్నావు. నన్ను 
ఆయుష్మంతునిగా ఒనరించాలి. 


06. చంన్హాభాం లక్ష్మమీశానాం సూర్యాభాం (శియమిశ్వరిమ్‌। 


చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీ ముపాస్మహే॥ 


06. చంద్రునిలా ఆహ్లోదంగా [పకాశిస్తూన్నదీ, దేవతల శక్తిగా విరాజిల్లుతూన్నదీ, 
సూర్యునిలా తేజస్సుతో ప్రకాశిస్తూన్నదీ, శ్రీదేవీ, ఈశ్వరీ, సూర్యచంద్రాగ్నుల యొక 
తేజస్సుకలదైన శ్రీమహాలక్ష్మిని ఆరాధిస్తున్నాను. 


Ora ధనమగ్నిర్థ్ణనం వాయుర్దనం సూర్యోధనం వసుః। 
ధనమింద్రో బృహస్పతిర్వరు(శో)ణం ధనమశ్ను తే॥ 
క. అగ్నిదేవుడూ, వాయుదేవుడూ, సూర్యభగవానుడు, అష్టవసువులూ, 


దెవెంద్రుడూ, దేవగురువైన బృహస్పతీ, వరుణ దేవుడూ తమ తమ సంపదలను 
స కృపతో అనుభవిస్తున్నారు. 


08. వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా। 
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు నోమిని॥ 
058. ఓ గరుత్మంతుడా! సోమరసం గోలు, వృత్రాసురుని సంహరించిన ఇంద్రుడు 


సోమరసం గోలనీ, సోమయాగం నిర్వర్తింప ఆశిస్తూన్న నాకు పుష్కలంగా ధనాన్ని 
ప్రసాదించనసీ. 


Kiron Type Institute 8 


Kiron Type Institute 


|09.న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః 
.! భవన్తి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జ పేత్సదా॥ 


“09. పుణ్యం చేసిన భక్తులకు కోపం రాదు, మాత్సర్యం ఉండదు. లోభం నశిస్తుంది. 
దుర్చుద్ది పుట్టదు. భక్తిని పొందగోరువారు శ్రీసూక్తాన్ని సదా జపం చేయాలి. 


10. వర్షన్‌తు తే విభావరి దివో అభస్య విద్యుతః। 
రోహన్‌తు సర్వబీజాన్య వ బ్రహ్మ ద్విషో జహి॥ 


10. నీ కృపతో విద్యుల్లతాయుక్తాలైన మేఘాలు రేయింబవళ్ళు వర్షించనీ! విత్తనాలు 
యావత్తు చక్కగా మొలకెత్తి ఏపుగా పెరుగనీ! భగవంతుని నిందించేవారిని 
విడిచిపెట్టుము. 
[క పద్మప్రియ పద్మిని పద్మహస్తే పద్మాలయ పద్మ 
దళాయతాక్షి! విశ్వపియ విష్ణుమనో .నుకూలె 
త్వత్పాదపద్మం మయిసన్నిధత్స్నా। 
Lh పద్మమంటే ఇష్టపడేదానా, పద్మకుమారి, పద్మాన్ని చేత ధరించినదానా, 
పద్మనివాసినీ, తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలదానా, లోకానికి 
ప్రియమైనదానా, విష్ణువు మనస్సుకు అనుకూలురాలైనదానా, నీ పాదపద్మాలను 
నాపై మోపి నన్ను అనుగ్రహించు. 
12.యా సా పద్మాసనస్థా విపులకటితటి పద్మపత్రాయతాక్షి 
గంభీరా వర్తనాభిః స్తనభర నమితా శుభ న 
18. లక్షిర్దివ్యై ర్లజెంద్రై ర్మణిగణ ఖచితై న్న్నాపితా హేమ 
కుంభైః! నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే 
సర్వమాబ్దళ్యయుక్తా॥ 


Kiron Type Institute ర 


Kiron Type Institute 


J 12,13. ఎవరు పద్మం మీద ఆసీనురాలై ఉన్నదో, విస్తారమైన (కటి (నడుము) 
. పిరుదులు గల వారెవరో, తామర రేకుల వంటి నెత్రాలు గలది, నీటి సుడిగుండమువలె 
"లోతైన నాభి గలది, స్తనాల భారంతో వంగివున్నది, స్వచ్చమైన వస్త్రములు, 
"| ఉత్తరీయమును ధరించినది, రత్నాలు పొదిగిన బంగారు కలశాల జలంతో 
దేవలోకంలోని శేష్టతను గజరాజులచే అభిే ఇకింపబడుచున్నది. పద్మాన్ని చేత 
ధరించినది, సర్వమంగళ (సమస్త శుభములతో కూడియుండును (భక్తులగు వారి 
ననుగ్రహించును). స్వరూపిణియైనటువంటి మహాలక్ష్మి నా గృహములో సదా 
నివసించనీ. (స్థిరముగనుండుటకు, అనుగ్రహించుటకు ప్రార్ధించెదను.) 


14 లక్ష్మీం క్షిరసముద్రరాజతనయాం శ్రీ రంగధామేశ్వరీమ్‌; 
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్‌॥ 
15. శ్రీమన్మన్ల కటాక్ష లబ్ద విభవ బహ్మంద్ర గజ్లాధరామ్‌। 
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద 
ప్రియామ్‌॥ 


14,15. భాగ్యానికి ఆలవాలమైనదీ, క్షిరసముద్రరాజు కుమార్తె, వైకుంఠమునకు ఈశ్వరి. 
శ్రీరంగంలో వెలసిన చెసే, దెకతోక ప్రీలనందరినీ దాసీజనంగా చేసుకొన్నదీ, లోకానికి 
ఏకైక దీపంగా భాసిస్తూన్నదీ, ఎవరి మృదల కటాక్షంతో బ్రహ్మ ఇంద్రుడు గంగాధరుడు 
వైభవం సంతరించుకొన్నారో, మూడు లోకాలను తన కుటుంబంగా చేసుకొన్నదీ, 
తామర కొలనులో ఉద్భవించినదీ, మహావిష్ణువుకు (ప్రియాతి ప్రియమైన నకు 
నమస్మారం చేస్తున్నాను. 


16. సి(శుద్ధలక్ష్మ ర లక్ష్మి రయలక్ష్మీ స్సరస్వతీ! 
శ్రీ(ర్ల)లక్ష్మీ ర్వరలక్ష్మీ శ్చ ప్రసన్నా మమ సర్వదా॥। 


16. సిద్దలక్ష్మిగాను, ముక్తిని అనుగ్రహించగల మోక్ష (స్వర్గ-ముక్తి -భుక్తి) లక్ష్మిగాను, 
విజయాన్ని సిద్ధింపచెసె జయలక్ష్మిగాను, విద్యను పసాదించె వాగ్దేవిగాను, 


Kiron Type Institute 10 


Kiron Type Institute 


AXE nE HE; 
Soto YY 3౪m యె 


' | సంపదలిచ్చే శ్రీదేవిగాను, వరాలు ప్రసాదించగల వరలక్ష్మిగాను విరాజిల్లుతూన్న 
నువ్వ సదా నాకు ప్రసన్నురాలువు. 


-17పరాంకుశౌ పాశమభీతిము[ద్రాం కరైర్వహన్తీం 
కమలాసనస్థామ। 
ఖాలార్శ కోటి ప్రతిభాం త్రిణత్రాం భజేం హమంబాం 
జగదిశ్వరీంతామ్‌॥ 


17. పర అభయ ముద్రలు చేత దాల్చినదీ, పాశ అంకుశాలను చేత ధరించినది, 
పద్మనివాసినీ, కోటి బాల సూర్యుల ప్రకాశం కలదీ, మూడు కన్నులు కలదీ, 


ఆదిశక్తి, జగదీశ్వరీ అయిన ఆమెను నేను స్తుతిస్తాను. 

(జగదీశ్వరియగు శ్రీలక్ష్మీదేవి తన రెండు చేతులందు పాశమును, అంకుశమును ధరించి 
యుందును. తక్కిన రెండు చేతులలో ఒకటి వరముద్రతోను రెండవది అభయముద్రతోను 
ఒప్పుచుండును. ఆమె కమలమునందు కూర్చుండును. కోటి బాలసూర్యుల కాంతివంటి 
అనంతకాంతిగలది. ఆమెకు మూడు నేత్రములు. అట్టి అంబను నేను భజింతును.) 


18. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధ సాధికే! 


శరణ్య త్యంబకే దేవి! నారయణి నమో౭. స్తుతే॥ 
(శ్రీదేవి సర్వమంగళ స్వరూపము కలది. ఆమె శివా (శ్రీమాత శ్రీలక్ష్మి, శ్రీసరస్వతీ 
ఉమాస్వరూపిణి). కాన ఇట శివా (పరమేశ్వరి) యనతడిెను. అనై 
సర్వపయోజనములను సాధించగలది. ఆమె (నారాయణుని సోదరియని కలదు) 
త్రినెత్రములుకలది (లేక (త్యంబకుడగు శివుని భార్య) అట్టి జగదీశ్వరిని శరణము 
పొందుదును.) 


19. (శిలై జాతః (శియ ఆనిర్యాయ (శియం వయో 
జనితృభ్యో దధాతు] [కియం వసానా అమృతత్వమాయని(న్‌) 
(భవంతి)భజసన్తి సద్య స్పమిధా మి(వి)త ధ్వూన్‌॥ 


Kiron Type Institute 11 


Kiron Type Institute 


20. శ్రియ ఏవైనం తత్‌బ్చియామాదధాతి। సన్తతమృచా 


.]వషట్‌కృత్యం సనత్తం సంధీయతే ప్రజయా పశుభిః॥॥ య 

"ఏవం వేద॥) 

18,19,20. మంగళాలకల్లా మంగళకరమైన దానవు, మంగళం ప్రసాదించే బాష 

సకల శుభాలను నాదించి ఇచ్చేదానవు, శరణు పొందడానికి యుక్తమైన దానవు, 

మూడు కన్నులున్న దానవు అయిన దేవీ! నీకు నమస్కారము. 

21. మహాదేవ్యైచ విద్మహె విష్ణుప(త్ర్యైత్నీ చ (తో 
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్‌! 

21. మహాలక్ష్మిని భావన చేద్దాం మరియు విష్ణుపత్నియైన ఆమెను ఆందుకై 

ధ్యానిద్దాం. ఆ లక్ష్మిదేవి మనకు (పరణ నిచ్చుగాక. 

22. సక్తుమివతిత ఉనాపునంతో య|తధరా మనసా 

వాచమక్రత। అత్రాసఖా యస్సఖ్యాని జానతే భదైషాం 

ల ర్మర్నిహితాధి వాచి॥। 

28. ప్రణోదివి సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్యవతు॥ 

24. గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేకపది ద్విపద సా 

చతుష్పుదీ। అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే 


ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం 
శతసంవత్సరం దీర్గమాయుః 


// ఓం శాంతి శాంతి శాంతిః // ఇతి శ్రీ సూక్తమ్‌ // 


Kiron Type Institute 12 


Kiron Type Institute 


2వ పేజీ తరువాయి... 


5 ఓం (హిం ధీమహి సత్యాత్మనె కవచాయహుం 


| (కుడిచేతే వేళ్ళతో ఎడమభుజమును ఎడమచేతి వేళ్ళతో కుడిభుజమును తాకవలెను) 


"|ఓం హ్రాం ధియో యోనః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్‌ 


(కన్నులను తాక వలెను) 


ఓం హః ప్రచోదయాత్‌ సర్వాత్మనె అస్ధాయఫట 


(కుడిచేతిని శిరస్సు చుట్టును త్రిప్పి, ఎడమచేతిలో కొట్టి శబ్దము చేయవలెను) 


- భూర్భూవస్సువరోమితి దిగ్భంధః ॥ ధ్యానమ్‌ ॥ 
వందే లక్ష్మీం పరమశివమయీం, తప్త జాంబూ నదాభాం 
తేజో రూపాం కనకవసనాం సర్వభూషోజ్జ్వలాంగీం 
బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానా మాద్యాం 
శక్తిం సకలజననీం విష్ణు వామాంక సంస్థాం॥ 
(లమిత్యాది పరిచోవచారాన్‌ కుర్యాత్‌) 
పంచన్యాస పూజా. 
ఓం లం పృధివీతత్వాత్మనె గంధం సమర్పయామి 
ఓం అం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి 
ఓం యం వాయుతత్వాత్మనే ధూప మా[ఘాపయామి 
ఓం రం తేజస్తత్వాత్మనే దీపం దర్శయామి 
ఓం వం అమృత తత్వాత్మనె అమృత నైవేద్యం సమర్పయామి 
ఓం సం సర్వాత్మనే సర్వోపచార పూజా సమర్పయామి 
బుషి రువాచ; - 
01. భూయః శృణు మహాభాగ దక మాహాత్మ్య ముత్తమం; 
అథాంజలిం సమాధాయ హరిః ప్రో వా౭చ విశ్వకృత్‌॥ 
విష్ణు రువాచ: - 
02. చరాంచరేశాం (పరాంపరేశాం) జగతాధి భూతాం, 
పరాం వరేణ్యాం వరదాం వరిష్థామ్‌। 
పరేశ్వరీం (తాం విబుధైః) బహువాగ్భి;ః ప్రగీతాం, 


త్వాం సర్వ యోనిం శరణం ప్రపద్యె॥ 


Kiron Type Institute 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


శ్రియం సమస్తైర (ర్ని) ధివాసభూతాం, శ్రీమహాలక్ష్మీం ధరణీం ధారాణామ్‌! 
అనాదిమాదిం పరమార్ధరూపాం త్వా యోనిం శరణం ప్రపద్యె॥ 
ఏకామనేకాం వివిధాం సుకార్యాం సకారణాం కారణరూ(సదసద్రూ) పిణీంచ। 
కళ్యాణరూపాం చ శివాం శివప్రదాం త్వాం విశ్వయోనిం శరణం ప్రపద్యె॥ 
సర్వాశయాం సర్వజగన్నివాసాం శ్రీమహాలక్ష్మీ మనాది దేవీం 
శక్తిస్వరూపాంచ శివస్వరూపాం తాం యోనిం శరణం ప్రపద్యె॥ 
కామాభిధాం శ్రీమధీవాస భూతాం, హ్రీంరూపిణీం మన్మథ వీజయుకామ్‌। 
కళాధ్య భీజాం పరమార్ధ సంజ్ఞాం, రమాం విశాలాం కమలాధివాసామ్‌॥। 
వైశ్వానర శ్రీసహితేన దేవీం శ్రీమంత్ర రాజేన విరాజ మానామ్‌। 
సర్వార్ధదాత్రీం పరమాం పవిత్రాం, త్వాం సర్వ యోనిం శరణం ప్రపద్యె॥ 
శ్రీమహాలక్ష్మి మహాయంత్ర స్వరూపము 
త్రికోణ సంచార యుగ పభూతాం(పభావాం) 
షట్కోణమి (శాంద్విదశారసంయుతాం। 
అష్టార చక్రాధి నివాసభూతాం, త్వాం సర్వయోనిం శరణం ప్రపద్యె॥ 
పునర్దశార ద్వితయేన సంయుతాం, ద్విపంచ కోణాంకిత భూగ్భహాం చ 
యత్రాధివాసా మధి యంత్రరూపాం, త్వాం సర్వయోనిం శరణం ప్రపద్యె॥ 


10.సంభావితాం సర్వ(సురైర)దా ధ్యాన గమ్యాం సర్వస్వరూపామతి సర్వసేవ్యాం। 


సర్వాక్షర న్యాసవశాం వరిష్టాం త్వా సర్వయోనిం శరణం ప్రపద్యె॥ 
సృష్టిస్థితి ప్రళఉయాద్ర్యెశ్చ బీజై, ర్న్యాసం నిధాయ ప్రజపంతియేత్వాం। 

త ఏవ రాజేంద్ర నిఘృష్టవావావిద్యాధరా (ఏవ) జాం చ యశో లభంతే॥ 
ప్రపూజ్య యంత్రం విధినా మహేశీ న్యాసైశ్చపూతా చరమైస్సుభాగ్యాః॥। 
జపంతియే త్వాం వివిదార్ద ధాత్రీం త ఏవ ధన్యాః కులమార్ద నిష్టాః॥ 
జానంతి యే పశవస్తే కుపాపా [బహ్మోదిగీతం మహిమానం మహేౌశి। 
కెచి న్మహాంతో నిజధర్మ లాభా జానంతితే దేవి పరంసుధామ॥। 
విధాయకుండంవిధినాస్థండిలంవా సౌగంధిహూమం సకలం చ కుర్వతే! 
తతోషణా జ్యాయతే భాగ్యతంత్రం తేషాంసురేశైరపి దూరగమ్యమ్‌॥ 


Kiron Type Institute 14 


Kiron Type Institute 


పునస్తువంతి ప్రయతాశ్చ దెవీంస్తోతై రుధారైః కులయోగయుక్తాః। 
త ఏవ ధన్వాః పరమార్ధ భాజో, భోగశ్చ యోక్షశ్చ కులే ౭ స్పితేషామ్‌॥ 


బుషిరువాచ: - 
ఇతిస్తుత్య వసానేన మహాలక్ష్మిం ద దర్శసః। 
చతుర్భుజాం తినయనాం మహిషాసురఘాతినీం॥ 
అథ శ్రీ మహాలక్ష్మీః ప్రసన్నాస్తుతి గౌరవాత్‌। 
ఉవాచస్మిత శోభాధ్యా నారాయణ మజంవిభుమ్‌॥। 
శ్రీదేవ్యువాచ: - 
18. వరం వరయ దేవేశ నారాయణ సనాతన; 
దాస్యా మ్యదాతవ్య మపి తవ భక్త్యా వశీకృతా 
శ్రీహరి రువాచ:- 
19. మాతః పరమ కళ్యాణి మహాలక్ష్మీ వరప్రదే। 
కులాచారే మనోమే ౬ స్తు దృఢంతే కృపయా శివే॥ 
20. తవసూక్తం తు సఫలం భవతు ప్రీతికారకమ్‌। 


వమస్తు మహాభాగ నారాయణ సనాతనా॥ 
క్తమేత ద్వినా యస్తు పఠ తే సప్తశతీం నరః; 


స యాస్వతి మహా ఘోరం నరకం దారుణం బిలమ్‌॥ 
లభ్యతే పఠతమతశాతఈశుకు కోప విఘూర్థితః। 


లక్ష్మిసూక్తం వినాసప్తశతీ స్తోత్రం న సిద్ధ్యతి॥ 


బుషిరువాచ:= 
ఏవ ముక్వావచో దేవీ తూష్టీ మాసీ నృపోత్తమ। 
తతోజలిం సమాధాయ శివోత్ర ముదయా యుతః 
తుష్టావ వాగి ర్జివ్యాభి ర్మహాకాళీం మహేశ్వరః 
స్తుతిభి ర్లోకవాణీభి ర్లోకనాం హిత కామ్యయా॥ 
శ్రీ మహాలక్ష్మి సూక్తం సమాప్రమ్‌. 


Kiron Type Institute 


Kiron Type Institute 


క జా th శ్ర త్‌ 
₹ “(ఎక్కడైనా తప్పులు శ్ర బేేసహృదయం తో" వీ 0. మనవి, -9%14 044 9650,ఉ్ర9ి4 వప ఉంటా, 


